


సంపాధకుడు : తెలకిదర్ష వెంకటరత్నం 





'వినిర సంచిక 


నవ్య సాహిత్య వరివత్తు: 


సారవాధ్యములు: 


రావుసా*హాబ్‌, మహో సొధ్యాయ, వ్యాక రణాచార్య 
గిడుగు జెంకిట రామమూంరి పంనులుగారు 


గుంటూరు 


౧౯౩౨౬ 4 కార్య నిర్వా వాక్‌ వర్షము ఆ 


పంచాగ్నుల ఆదినారాయణ శ్యాస్ట్రీ, అధ్యకుడు 
చింతా దీశీతులు, ఉపాధ్యచుడు 
తెలికిదర్ల జంళటరత్నం, కోర్యదర్శి 


సభ్యులు: 


మండపాక పార్వతీశ్వర శా స్త్రీ 
పురిపండా అప్పుల స్వామి 
మొక్క_పొటి నరసింహ శా, శ్రీ 
ఇంద్రకంటి హనుమ చ్వా స్త్రీ 
జనమంచి కెయీళ్యర కావ్ర 
పిలకా గణపతి శాస్త్రీ 
అడివీ వాపిరోజు 
కొ శాలి ఆంజనేయులు 
నోరి నరసింహా శాక్ర్రి 
॥ సీ 

తల్లావ్జ్యుల శివళంకర క్రి 
చిలుకూరి చారాయణ శావు 
కొంపిల జనాగన కావు 

చొ టి 


పూ ర్వా ధ్య ములు : 


చిలుకూరి నారాయణ రావు, ౧౯ కిక 

రాయప్రోలు సుఖా రావు; ౧౯౩-3౩౯ 
® ॥ 

తల్లావజ్ఞ ల శివళంకర కాత. చిలాదేర ఏ౬ 


న 





గిడుగు జెంకట రావమూ రి పంతులు 


పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రీ 
తేంగావ జ న భి 

కళే య్‌ శ్లిపళంకర జా 
తెలికిదగ్ధ ఇెంకటరత్నం 


“శతభ*ల కు విరాళములు 


ల 
తతత కుమార రాజావారు, నకల eee విల 9 రా వ 
జయంతి డ్రీ రామమా ర్తి పంతులుగారు, బి, ఏ,, బి. ఎల్‌, ... 9X 
బెల్లంకొండ శాఘవరావుగారు UG అష గిం 


విషయాను క ముణిక 
w 


వరపరీక్న (రూపకము) (శ్రీ శివళంకర శాస్త్రీ 3౧౯ 
యత్న గానము (వ్యాసము) చింతా దీకీతులు, బి, పీ, ఎల్‌. టిం 8౧లె 
కపాలమోక్ష్షం (గేయము) శ్రీరంగం నారాయణబాబు 333 
సాహీత్యతత్వము (వ్యాసము మాధవ రామళర్మ (శిరోమణి) 33 
ప్రశ్న (గేయము) మల్లవరపు విశ్వేశ్వరరావు కిళ౧ 
నవ్యసాహిత్యం జై స్తణయము (వ్యాసము) గొడవ ర్తి సూర్య నా రాయణ రావు, ఎం. ఏ. 360౨ 
పిచ్చా ! (గేయము) కొడాలి అంజజేయులు 3X3 
జీవుడు లేడా నవ్యకవీ (గేయము) చింతా దీకీతులు, బి. ఏ., ఎల్‌, టి, 3X¥ 
నాయకు డెందుకు (వ్యాసము) భారతుల పున్నయ్య శాస్త్ర 3X 
సంధ్య (యము) మల్లవరపు నిశ్వేళ్వరరావు 3X0 
సువర్ణ మేఖల (కథానిక జనమంచి కామేళ్వరరావు, బి. ఎస్‌, నీ, 3౫౯ 
నల్లి ! (గీతము వానీ రెడ్డి వెంకటసుబ్బయ్య 3౬౧౧ 
ప్రకృతి - భావకవిత (వ్యాసము) పొటిబండ మూధవళర్మ, ఎం, పీ, (ఆనర్భుు 3u..9 
మా లిఖ ! (గీతము) బొడ్డు బాపిరాజు వి 8 ఓ. 
నాలో మార్చు (గద్యము శ్రీ శివళంకర శ్యాసన్ర్రీ 3౬.౮ 
నూత్న వసంతీ౦ (పద్యము) శివరామ 358 
"నేటి సాహీత్యము (ఉపన్యాసము రా, సొ, గిడుగు జెంకటరామమూ రి పంతులుగారు 3౮౬. 
నవ్యవసంతా (గేయము) పి, గణపతి శ్యాస్ట్రీ (శిరోమణి 3౯ ౨ 
గ్కంథ విమర్శనము కి 
సంషౌద కీయము ౪౦౨ 
వీ న్న్న సను 


నవ్య సాహిత్యప రిషత్సళ్ళులూ, చందాదారులూ, దయ ఉంచి సాధ్యమైనంత త్వరలో 
తను చంజా రూ ౨ పంపజేడుతాము, నాలుగు సంచికలూ అందినవికనుక ఇకనెనా 
చందా పంపడము విషయములో అశ్రద్ధ చేయటందురు గాక అని పార్థ, 


శార్యదర్శి, నవ్య సాహిత్య పరిషత్తు * గుంటూరు 





న న 30. 





పరీక్ష 


శ్రీ సలిల శాస్తి 
న్‌ 
సోదరుడు 


తెలికిచగ వంకట రత్నాని! 
రిం 


అంకితము 
స్త 
ముదటిరంగము ; పర్భతేదుర్లము గురాిిలు మరలించి 
అంత$పురము : అర్థరాత్రే ము కోటలోనికి బోవ 
కోర్కి_ జనియించినది 


బ్యోతిన్సింగు పిియురాలా | 


అది యేమి చిత)మో కాని తావకసమా 


అడు గడుగునకు గూడ మ భావనావేశ 
అసశకున మే యయ్యె గడివము నను లాగినది 
ప్రియురాలా ! సిియు రాలా | 


పయ నమ్ము మానుడని 

పరివార మంతయును 

పారిర్థించినది నన్ను శమ మిచ్చితిని మోకు పాతేశ | 
వీీయు రాలా | మియింతు రా నన్ను పాకేశ 1 


అలక 


రీణర చవలీభ 


ఇహాదితకాలో జ 


కప్పము లేకుండ పాిితేశ 1 పితిహారి కొనినచ్చి 
కనుగొంటిరా తోవ పాిణేశ ! ప్రియురాలా ! 
అందదో వార యని పా్ర)ణేశ ! ut 
ఆందోళ నము కలిగ పాగిణేశ | 
చూచుడాకా మిము పాిణోశ ! ఒక్క_వేళ మిరు నాధ, 
క్షోభ తగ్గనా లేదు పొణేశ ! పరులకంట బడినగూడ 
సిగ విడిచితి నంచు పొణేశ | ఈ దుర్గమునందు మోకు 
చింతింపరని యెంతు పాణేశ ! ఎట్టిశంమము కలుగబోదు. 
న్యితిన్సింస ఎచ్చటికో నెడలినార 
వీయునయము మాజనకులు 
సిగ్గు విడుచుట యేమి ! తిరుగ రాను రెంను మూడు 
నీ రుక్రిణ్‌ చేవి 
య ౪ దినములు గడచెగు వరకును, 
హవ జనకు లిచట లేనితరిని 
వియురాలా ! ! సకలభటులు నుద్యోగులు 
అంధకారము దిశల పాలింతురు నాయానతి 
నలముకొను నందాక బదులు మాట పలుకకుండం 
అడవిలో విడిసితిని ఇం తెకాక, శూరులు మో 
పీయురాలా! శేయాటంకము లేశే 
భటుల నంటే నిలిపి యిందు విశ్రమింపవచ్చు 
పశ్చిమ పోకార ఇచ్చ వచ్చినట్లు నాధ! 
భాగంబు దరిసితిని 
ప్రియురాలా | బ్యకన్సిరగు 
సీయానతిని నాలు పీరాంగనా, నిన్ను 
నిశ్చేణిమాన్హాన పిక్లీంచినంత నే 
నిమ్న భా గమునుండి శరమము తొల గను మనః 
వ్రియురాలా ! శరగ్రమ్మూ జనియిం చెం 
కుడ్య మారోహించి వేట చాలించి న్వ్‌ 
కోటలోపల జొచ్చి వెడలి ఫపోయెడి వేళ 
గుప్తమ్ముగా నుండ దుర్గమ్ము బురుజుపై 
ప్రియురాలా ! తోచితివి చేయసీ | 
పరులు కన్లొన కుండ సాంధ్య రాగ ప్రభా 


భదమ్ముగా నన్ను స్నవీత్వవైయానాడు . 








క నకపుతిక వోలె 
కాన్సించితివి ప్రియా | 
పా9ంళుభూమిాజాగి 
ఫలముకె ఆనాట 
నుండి యుత్క_ంఠ లో 
నున్నాను వీయతమా | 
కొలదిసారులు నీవు 
గోచరింపగ దుర్గ 
పశ్చిమ ప్రాకార 
భాగమ్ముుపె పియా, 
అంతరంగమునందు 
అనుర కి నామాద 
కలదు నీ కని నాకు 
కలి” విశ్వాసంబు, 
దుర్థాధిపతి నెట 
దుఃఖ హేతు వె యయ్యె | 
గురులింతు కే నెంత 
గూఢ మ్ముగా నున్న! 
అయిన గు _ప్పమ్ముగాో 
అడవి నెన్నో సార్లు 
నీదర్శనార్థమె 
నిలిచియు*డెడివాడ |! 


అలక 


ఎంత కష్ట మొందినారు ! 
ఎన్ని నెలలొ గడచెగాని 
సాహసించి వార్త నంప 
జాలనెతి మోకు నాధ! 
ప్రథమద ర శనంబునం దె 
పణయము జనియింప నాధ, 
బుద్ధియందు నిలిపి మిము 
పూజ చేయుచున్న దాన | 


wo a అనని నా ఇ ఆ ాషద్టా 


వర పనీశ్న 


ఆ దినమ్మునుండి నాకు 
అన్యదృష్టి లేదు నాధ! 
మిరు నేను గాక జగతి 
మిగిలినవా వరు లేరు! 
ఒక్క_- వేళ, నాపాొర్థన 
ముజ్జగింతు రేమొ టు చెడి 
సంశయమ్ము వీడింప గ 
సాగె కొన్ని నాళ్ళు నాధ 1 
జ్యోతిస్సింగు 
కష్టపడితి వయ్యొ 1 సీను 
కారణంబు లేకుండ నె, 
కనుల కద్లుకొ నెడివాక 
గాన నిన్ను రాజపుతి | 
వార యంపియుందు వేని 
వాలియుందు పాణోశ రి | 
నీపదాంబుజములకడసు 
నిముసములో నెగిరి వచ్చిం 
సీయాశయ మేమొ నాకు 
నిశ్చయముగ చెలియకుంట 
సంశె యాఃపన్న మతిని 
వాల బాధిపడితి పీయా | 
ఎట్టివిషయ మైన గాని 
హితవుగాక యుంటె ; దుర్గ 
వాలనమ్ముగూడ మహో 
భారముగా దోచుచుండే, 
దూత నంప సెంచియు మో 
దుర్గమునకు, తండి9గారి 
వింతపదతులకు గొంత 
"వెరచి యూరకుంటి ప్రయా | 
ఆలక 
మనసు లొక్క_ జు యయ్యు 
నునశరీరను లున్న 


లా అ అ 


౨౧౧ 





5౧. 9 పసపతిభి 


ల 





మం కా నన. 


విన్నాళ్ళు దూరాన 

హృద యేశా ! 
బోోతిన్సి" గు 

ఇది మొదలుగా మనకు 

నింక నామరణంబు 

అనై (తసిద్ధియ 
పయు'రాలా ! 

అలక 

(శాగిలించుకొని) 

ఈదుర్ల మందుండి 

త్వరిత మె కో సమానత 
(వాణథా | 

ఏ రాజపుతుంనకొ 

యిచ్చి సను వరిణయుము 
పాణెశా | 

ఈగాధ తలియంగ 

ఏమి తోచక మికు 

పత్సాకను బ 'పితిని 
పోక జా ! 

పద్దు పొడువక ముండే 

పోవలయు నెటులైన 

మన కోటలో పలికి 
పోణేశా ! 

ఈ రాతి'య యెస 

నవ్వ రనుమానింప 

కుండ నరుగగ వచ్చు 
పోణేశా ! 

మిోా'నెంట నిశే”ణి 

మొద నవరోహింతు, 





భయ మేమియును లేదు 
పాణేఖా | 

భ్వోతిన్సిం 

వీలు లే దటుచేయ 

పీరాంగనా ! నీను 

పన్నుండ నావీపు 

పె దిగదు భూ స్థలికి, 

కాచుకొని యున్నారు 

కానలో మనకోస 

వముస్మృమపజన్తులా" 

అని పకగోసటుల్‌ i 

మా శరర సై రణ 

మాషముర్‌ సుగముముల్‌ 

వాయువేగము కలవి 

నాజు లన్నియుగూడ, 

మున తుష్షమున జేరి 


మంచిరోజున నిన్ను 


పయన మణగుదపు లెమ్ము, 
(వాణ న్ని రమ్ము ! 
జాగు చసితిమేని 
చందోగదయం బగును, 
ఆలక 
వపు జెకదా వచ్చినార, 
లించుకి విఖాంతి పొంది 
బయలుదేరి వచ్చు నాధ, 
బడలిక తొలగిన పిమ్ముట, 
చందోందయ మెన "నేమి ? 
క తుభయము లేదు గాన 
భటులు పశ్చీమమ్మునందు 
సముత్తులై యుండ గలరు, 
సాతంములం దుంచినోను 





ఫలరసంబు లివిగో, వివి 
ఛాసవములు మూ కొర శే 
అ స్వాదింపుడు పున్రిసః 
వనమార్షంబుల, గుట్టల, 
వాగుల, దుర్లవాభాముల 
పయనములో బడలినారు 
పదపద్భ్యము లొ త్తనిండు, 
జ్యోతిస్సింగు 

పట్టమహివీ. వగుదు పీవు 
పాశజేశ్వరి, అచిరముగ నె, 
పరిచారిక రాదగినది 
సాద సంనాహామునకు, 
నిన్ను గాంచినంతలో నె 
నిఖలశమ వాసె (ప్రియో | 

గ. * 
సీ మధురాలింగనమున 
నిర్వ తియ (పాణేశ్వరి ! 
జీవిత పరమావధి 
చేకూరిన దీత్నుణాన, 
ధనుడ నీకౌగిలిలో 
తనువు విశుతు నేని (ప్రయో | 

అలక 

కాంతు డాడీన అమం 

గళ వాక్య మియ్యెడ నె 
(పతిహతం బగుగాక 

పర మేశ్వరీ కృపను | 
"కా పాడుడీ (పాణ 

కాంతు చేనతలార, 
అనునిమేషము మొర 

లనుసరించుచు దయను! 
నల పాణేశ్వ రా, 

యి ట్లనాలో చిత 


కమమోానుతాననానాాయనొ్రనో్తు. ౯ నతన చునామునా యపాయా కనా నికాలునా నాలకామయునానవల “వమా ననకాన. 
మానా అమితా డానికి లన = లని జనపాల లాలా వపను మడాను. 


వ్యాహసార ముల చేత 
వ్యధ నాకు కలిగిస? 3 
అమరులారా మోర 
లాయుస్సు సమముగా 
దయ సేయ గదరయ్య, 
దాశీణ్యమున మాకు! 
బ్యోతిస్సింగు 
భయము చెందగ నేల 
పోణప్నియా, మనకు 
నుభయులకు విశేష 
ముండ దిం కెన్నటికి 
(గహీయించితివా లేదొ 
గాఢ సాఖ్యమునందు 
ఉండు [సియతమ, అను 
స్య్యూతమ్ముగా బాధ 
(అకస్మిక ముగా లోనికి పృాశేకించి) 
దురాధిపతి  గంఫీకనీంగు 
ఎవరు నీవు ? పలుకవేమి ! 
ఇచటి కేల వచ్చినావు 2 
ఏమిది ? జ్యోతిస్పింగ ! 
నమ్మజాలకున్నాడిను 
నయనంబుల - ఆశ్చిర ము! 
అంగీకారము వడయక 
అస్నద్దుర్ని ములోనికి 
రా గతం బేమి చెప్పము 
రాజపుత) వీరాాగణి ! 
జో్యోతిన్సింగు 
దున్గాథిప, మదీయ 
దోవుంబు తుమియింప 
వేడుచున్నా ననా 
విలమానసంబుతో | 


3౧౪ ప్ర తీ భో 
గంభీరసీ ఐగు గంభీరనింగు 
శూరాగణివే | ఈగతి అది యటుంచుము, త్వద్‌ 
-వోరునివలె మాదుర్ల ము యాగమనకారణం 
చొచ్చినాడ ; వం తెకాక బేమొు తెలుపగ నైతి 
శుద్ధాంతము (బవేశించి ఏపివర్పన మేమి ? 
అవివాహితతో నొంటిగ యుక్త మనియే సీను 
నర్గి రాత్బోకాలమందు జించుచున్నావ ? 
భాపీంచుచు గానబడుట జ్య|ోతిన్సింగు 
పొరుషవంతుల కెంతటి రాజకార(ముమోద 
కోోధకారణాబొ సీవ్ర రాలేదు నే నిటకు. 
గు_ర్తరుగుదువా కుమార ? దుష్టసంకల్పాన 
జ్యోతిస్సించ దుర్గము చోర లేదు, 
అంగీకృతిని బడయ తస్క_రుండని నన్ను 
కొంగణము చేరురు తలపవలదని కోర్కి, 
యు కోబు కానేర ; . అరుగు దించిన వాడ 
దొఃటిగా నావెని నన్యధా విధిలేక ! 
క న్వకాంతెఃపు రా దుర్రాధిపతి 
గారాన నకులేయి ఎంచవైలివిగదా 
గానవచ్చుట దొడ్డ యాయమాయకు రాలి 
కార్య మెన్నడు కాదు, కపితిష్టు ఘటిల్లు 
కాని యొక్క- రహస్య నంచు నీమూలమున, 
“కారణం బు టే ఇ-క నాతనుజాత 
దున్లాధిప్కా నన్ను కెట్లు పరిణయ మగును? 
దుహిత సన్నిధియందు సో|ోతిన్సీంగు 
కాంచినా రిప్పు జా పుణ్యస్వభావ మో 
కస్టికమ్ముగ మోరు, పుతికారత్నంబు 1 
నాకు దెలివిరి మూడు నిష్క_లంకం మైన 
నాళ్ళవర కును మారు నిండు చేిముడితోడ 
రాజధానికి మరలి అంతఃపుర ములోని 
రారనుచు. ఏలనో కరుదెంచియున్నాడ, 
అచ్చెరువు గొలుపంగ పరిణయానంతరము 


నరుగు దెంచితి రిళ్చు డె, పట్టంపు దేనిగా 





చర పరీత కి౧౫ 








గావింప నీమె నా 
గాఢ సంక ల్బంబు, 
గంభీరనింగు 
అదియ ! మంచిమాు ! కాని 
అడుగనెతివేల నన్ను? 
మిోజనకులు మేము గాఢ 
మితు9ల మని తెలియుగ దాం 
అడిగియున్న వ్ర కన్య 
నాదరమున నిచ్చియుందు 
అనుసరించినాడ వనకట 
అపమార్గ ము రాకుమార ! 
జ్యోతిస్సీంగు 
కావచ్చును, కాని మారు 
తుమియింసర తారుణ్నము ? 
అది యేమో జంకువలన 
అక్షింపగ నైతి మిమ్ము. 
విథదమగుట మిోాహృదయము 
వేడుచున్న వాడ నిపుడు, 
గతము విస్మరించి, నన్ను 
క్‌. కీ నుండు జామాత గ, 
దుర్ణయని౦గు (లోని కడుగిడి) 
అది యెట్లు పొసగు? మీ రాడినమాట 
తప్ప శెన్నటికని తలచుచున్నాను, 
దుగ్గాధిపా, నాకు దుహిత నొసంగి 
చేతు పెండ్లి యటంచు చెప్పియున్నారు, 
అలక (తలుపు జెనుక) 
సాహసమ్మ్యును వీతా, తుమియింపవ లెను 
వలదు నా కిపు డీనివాహమ్ము వలదు, 
గంభీరనీంగు 


హిత మేదియో తల్లి యెరిగి దుర్ణయుని 
అంగీకరింభుమోా అనురూపవరుని 


న. 


ఇతనికి మాట నే నిచ్చియున్నాను. 

తండి)వాక్యము నన్యధా చేయకమ్ము! 
అలక 

నా కీవివాహమ్ము నచ్చుట లేదు 

కరుణతో నను వీతా,షయమియింపవ లెను! 
గంభీరసింగు 

ఎట్టి చిక్కు. తెచ్చినావు ! 

ఏది కర్తవ్య మిపుడు ! 

ఖ్‌ శ 

వరపరీకు చేయవలసి 

వచ్చిన దీతరుణమందు 

స్వయంవర ణ మాదినుండి 

మ తియాంగనా వివాహా 

విధానముగ ధర తు 

విదులు నిర్ణయించినారు, 

సథిత మార్గ మనుసరింప 

ప్రత్య వాయ మేమి లేదు, 
దుగుయనింగు 

కన్య సీయం వాగ్గానము నాకు 

చేయక పూర్ణమే చెప్పినయెడల 

మెచ్చుకో దగిన బే మోవిధానంబు 

యోజింఫు డియ్యెడ యు కృమా నేమో | 
గంభీరసింగు 

వలదు లము సాయంవరము 

వరపరీతు చేయదగును, 

పణము నిడిన తప్పలేదు 

పరీత్‌ దూష్యంబు కాదు, 

పూజ్య లాచరించినారు 

పూర (రాజు లీవిధం బెం 

జనకవముహారాజ, దుపద 

జనవిభుల్‌ తదీయసుతల 

పాణివీడనముకొర కు 


తిం౬ వతీభ 


కు మ. చమునారాానాలేసల ద త టాం మేకలు టి బి అ్యరాంతానాయనిం అనాస సాలతకా. కానా ఈ ఫం తాట ఖాన తోట మ ఇాలగాక్తూం 





పణము పెట్టినారు కాద ? 
త)వుర వెరి కార్మ్నుకంబు 
తిజగ దా రాధ్యుడెన 
దశర ధాత్మజుండు విరిచె 
ధరణిసుతను బడయుకొరకు, 
ద్రుపద రాజపుతికి నై 
దుభంచినాడు మత్స్యయంత 
మఖలమ హేపాంసమౌ్చి 
అష్టునుండు నిండుస భను. 

జ్యోతిన్సింగు 
మతియోచితంబ యీని 
సమ్మాతంబె వర పరీ, 

గంభీరం నీంగు 
ఇవాల మంచినూట మీరు 
సమవయ'స్కు_ లధికబలులు 
ఒక్కరోజు పూర్ణముగా 
నుపవసించి భుచి యగుచును 
ఇరువురిలో నెవరు కన్య 
నెతుకొోొని నగా 'మెక్కి_ 
“దేవిమందిర మ్ముకడను 
దింపగలరొ వారి శేను 
పీ)తితోడ కన్న నిచ్చి 
సెండ్లిచేతు. ఇదె ప్రతిజ్ఞ | 
కొొండకొొ నను జేరకుండ 
కూరుచున్న తోొవలోన 
యువతి దింపు నెడల గాని, 
ఓడిపోయినట్టు "లెంతు, 
మొదట నొప్వుకొన్నవారు 
ముందు శిఖర మెక్కొ_దగును. 

బ్యోతిన్సింగు 
చిత్తము, మహాప్రిసాదము 


అభం లాంతాను కంటం... దదాచంంలైణాద ాకసనితి. అానాకాయలాలాడా క. 


స్వీక రించినాను పణము | 
దుక్భయనీంగు 
ఈ విచిత్సఘుటనము నే 
నిచ్చగింప దుశాధిప ! 
ఆలక 
ఉపవసింప దిన మెల్లను 
ఒప్వుకొంటి “లేల పిభూా ! 
జ్యోతిన్సీంగు 
భయ పడకుము రాజపుతి) | 
బాహుబలం బరుగన్రు మరి 
నీశరీర సన్ని కర్భ 
నిరుమానశ_క్తి నొసగు |! 
గంభీకనీంగు 
యోధువేవం బింక 
నుజ్జగించి కుమార, 
విశమింతువుగాని 
డలిరా నావెంట, 
జ్యోతీన్సింు 
ఉత్క_ంకతో వేచి 
యున్నారు నాకోస 
మడవియంచున మదీ 
యాశ్వికుల్‌ దుర్లేశ ! 
గంభీరసీ౦గు 
అటులై న జేరు గా 
కాశి( కావలికి, సి 
దుర్గ మ్మునకుగూడ 
తోడనే శుభవార్త 
తొలగిపో జూతువో 
దుర్పయసింహ 1 వూ 
యతిధిస త్కాారంబు 
నంగీకరింపవ లె 





యక్షగానము 


చింతా దీవీతులు 


యత.గాన మంచే వమిటి? బా ణృనిఘంటువులో యతుగాన మంకే ఒకవిధ 
మైనపాటగా నిర్వచింపబడ్డది, కాని నాటక మన లేదు, 


అప్పకవీయములో యతగానమును గురించి (వాయబడ్డది, అందు, అర్హచం।ది 
కలు, తవుట, జంపె, ఆటతాళము “పీన యత్‌ గాన పిబంధంబు లతుకవచ్చు ” 
అని అప్పకవి [వాసినాడు, అనగా పాటలుగల ఒక ప్రబంధమని అప్పకవి అభి 
పొయమైనట్లు మన మూహించవచ్చును. 

శ్రీనాధుడు దతవాటీమహాపురమును భీమఖండములో వర్లిస్తూ “ కీర్పింతు 
రెదాని కీర గంధర్వులు గాంధర్యమున యతగానసరణి ” అన్నాడు, శీంనాధుని 
కాలమునాటికికాడా యతు.గానములు పాటలే అని మన మనుక్రొనవచ్చును. మరిన్నీ 
శీనాధుడే కాళీఖండములో, 


“వల్లకి చక్కి. కాహళము వంశము థ క్క-హుడుక్క- రుర్ష్యరుల్‌ 
రుల్లరి యాదిగా గలుగు శబ్బపరంపర తాళ శ బృమై 
యుల్లసిలం బబంధథముల కొప్పుగ నాడుదు ర గ బేద్చిపై 
బల్లవపాణు లీశ్వరుని బంటమహీళులు పూజసేయగ౯. 

అని వ్రాసీనాడు, ఈప్రబంధములు ఎట్టివో భఛీమఖండమున వర్శింపబక్టవి,౧ 


యశ్‌ గానాలు పాడేటప్పుడు పల్లవ పాణులు వేర్వేరువాద్యముల తాళ ములకు 
ఆదేవారని కూడా ఉఊహించవలసిఉన్నది, 


అయ్యగారి పిరకివి తాను వొసిన చి తాంగదవిలాపమనే యత గానములో 
ఈవిధముగా చెప్పినాడు 


౧ భీనుఖండము పిధమాశ్వాసమాతో భీ మేళ్వరునికొలువు ఈరీతిగా వర్షింపబడ్డది, 

“ధీ చుళ్యరుండు. , == 'ఆల్లయ జేన భూ పొల రాజ్య భారధురంధరుం డై బెండపూ డన్న యామా 
త్యుడు గ టైెంచిన మొగసాఅచాకిటి మనవళోత్సవమండపంబునందు బేతోలగంబుండి కుండలీదండ 
లానక ్రేరణీ ఉంఖణనీ ంధుకందుక ధమాళి చేఅముకల్లీ వాల్లీసకాదినృత్యంబులవలోకింపుచు, బంతంబు 
అవధరింప్రచు మేలంబు లాఅకించుచు, జంఫాాటు నాటకో దావారణజయఘో ష చక వాళ చతు గ్భ 


అనా 1 అాాననా. 


ద్రదతు రాతి బంధ౦బులాక గ్లిరప్ప్రచు....ఇందలి నాటక ప్ర బంధముల యక్ష గానప్రిబంధరు లే, 


5౧౮ వ 
మి 4, నాకుదోచు 
నట్టు లాసంద మొప్ప ధ ర్యాంగచరిత 
లు C 
మునగ చితాంగదవిలాసకనునగ యడ. 
గాన మునరింతు 'వేషముబ్లట్టి జనులు 








పాడి వినిపింప బుణ్యస)పద ఘటింప ” 


ల చ లా. 


దీనినిబట్టి యయ గానములను జనులు వేవములు గట్టి పాడి వినివించేవారని తేట 
పడుతోంది, ఈకాలపు నాటకాలవతె గాక అకాలమున ఎవరో ఒకరు వేపాలు 
చేసుకొని కధ అంతా పాదేవారని ఊహా, 


ఊర ఛామ-చరితింెము వ్రాసిన కంకంటి పాపగాజా వస్టుమాయావిలాస మనే 

యతగానము వా శాడు. అందులో వృణున్నది ; 

కంకంటిఅప్పనాగణ కువమూరుండు 

ఒంకజలోచ నపంచ బాణుంకు 

సాపరా బొనరించి బహుసదారముల 

వ్యావీంచి విషమాయావిలాసంబు 

భూమిని తిలకించి బుభులెల్ల బొగడ 

ఆమిత'తా నాభ మైవి భాసిల్ల, 
దీనినిబట్టి చూచినా జనులు 'వపములుగట్టి పాడగా బుధులు చూచి ఆన-దించే 
వారని తోసోంద, 


ముట్టమొదటికోజుల్లో కూచిపూడిభాగవతులు వేసే “ భావమవేషం * ఇట్టి 
యవత.గానవుని నా ఊహూ, భావమువేషంలో కఫ పారిజాత ప్రసంగము, తనకు 
క" 6 Ce dE Ss wis ఇ ష్‌ జ్య సాష్ట 9. 
నారదు డెచ్చిన పువ్వును ౭ )కృమ్ణుడు రుక్మిణి రయ గా సత్వ భామ విని కోవీంచుట, 
విం హమువాల”ట, కృృప్పునికి సందేశ మంపుట, కృమ్షునితో కలుసుకొనుట, అలక 
తీరుట. ఇలా వేషము కళ్లేది సత్యభామ ఒక్క తే. పక్కనున్న బావ్మాడు 
సమయానుకూలంగా చెలీక త్ర అవుతాడు, వెద్యు వౌాతాడు హోసగా డౌతాడుం 
ఏపాతిబడిడే ఆపాత అవుతాడు, చిట్టచినర కుమాత)ం ఫంకృృష్ట వేషం కనివిసుంది 
కాని భీకృృష్ణుడు వమూటాడడు, | | 
ac) (లు వ 
ఈభామవేసష మచే పారిజాతమును వోసిన సి్దే ద్భయోగి తన గ౦ంధమును 
శృంగార ప్రబంధ మన్నాడు. యశ్‌ గానాలను ప్రబంధము లనడం పరిపాటి కాబట్టి 
ఈభావము వేషం యతగానంగా మనము భావించవచ్చును, 


శ 


యత గానము కింనో 


ెవిషయములనుబట్టి యత.గాన మంటే పాటలతోకూడిన ఒక పిబంధ 
మనిన్నీ, చానిని ఎవరో ఒకరు వేషము వేసుకొని పాడుతూ అ? డేవారనిన్నీ బోధ 
పడుతోంది, 


ఇప్పుడు యతుగాన మంశే పిధినాటకిమని మనము వాశుతున్నాము. కాని 
యతగానము వేరు నాటకము వేరు. తంజావూరురాజుల కాలములో నాటకాలూ 
వాఇారు, యతుగానాలూ వ్రాశారు, నాటకాలలో ఒకరిదే కాకుండా అందరూ 
వేసాలు వేసేవా రసిన్నీ అందరూ పాటలూ పద్యాలూ wera అశుతూ ఒక 
మాదిరి ఈకాలపునాటకాలలాగ నాటక మాడేవా రనిన్నీ తోస్తున్నది. ఇంతే 
కాకుండా యతు.గానాలలో అంకవిభా౫' ముండదు, ప్రబంధముల మాదిరిగానే 

ఇష్ట దేవ తా పారి నము, సుకవిభూషణము, కుకవినింద, వష్ట్వంతములు, కథాపవే 
ము ఉంటవి, 'నాపీశోలకో అట్లుగాక అంకివిభాగముకుాడా ఉండవచ్చును, 
త్యాగ రాజవినోద చిత) ప్రబంధ Mr ము ఆరంక్రములు గలది. ఈవిషయ మె 
ఇదమిళ్ణే మని యింకా ఏమో చెప్పజాలను, 


అక్క_-నామాత్వుడు వ్యాసిన 'చాలకృప్టలీలావిలాస మనే నొాటకములో, 
“ కామునిగిన్న చక్కని “భాలకృష్ణ 
లీనావిలాసలాలిత నాటకొంబు 
భూలోకమున శుభింబుల పొం ల్పుళూర 
సరలిలో భరత శా న్ర్రపివీణతను 
పర గంగ కన్నులపండువుగాగ 
ఆ చతుర్ముఖనిర్మి తావనియందు సత 
ఈనాటకా లయితేనేమి యతగానా లె తేనేమి భరతశ్మాస్త్రపి రపీణత చూవిం 
చడంకోసమే ఉదేశింపబడినవి. 


ఈమధ్య కూచిపూడి భాగనతు లాడే పిస్లాద, రామాయణాదులు యయ 
గానాలు కాను. వాటిని విధినాటకా లనడమే యుక్తము, ఇవి యత.గానాలు 
పరిణమిం-చ గా ఫపుట్టియుండవచ్చును*౨ 


గ ల. 








(అ నాయ రాతర మరా నాలాల. 


౨ యత్న గానమన్నా నాటకమన్నా ఒకకేగా ఛావించేవా రనడాని కిది నిదర్శనం, లేదా 
స్వకంత) మగా పుట్టియుండవచ్చును, ఆం ధపండితుడొకడు దకీ ణాదికి కెళ్ళి (పవ్షాదనాటకము ఆడే 
పా దేవిధము ేర్చుకొనివచ్చి ఆర ధ్రజేళములో ప్రవేళ పెట్టాడనీ అప్పటినుండి అనాటక మాడు 
తున్నారనీ, (క్రమక్రమముగా ఆట్టినాటకములం విరచించబడి వీధినాటశెలుగా ఆడబడుతున్న వనీ 
దివిశాలూకాలో కొందరు, వశీలవులు నాతో చెసారు, 





ర 90 వతిభ 


కం. 





పగటివేపాలు, తోలుబొమ్మలు, యతగానాలు మన ఆంధిజేశమున నాట 
కాలు పరిణమించినవిధమై ఉండవచ్చును. చిట్టచివరకి యతగానాలు వీధినాట 
కాలె యుండవచ్చును, ఒక సంస్కృృతసంపర్క_ముగాన్సి ఒక ఇంగ్లీషు సొక్కు 
గాని లేకుండా జాతీయపదతి పరిణమించిన ఈనాటకాలలో ఉపజ్జ, కళా కాళ 
లము, చాతుర్యము, జాతీయత బహుళముగా ఉన్నవి. సంగీత సాహి త్యాభినయ 
ముల కాటపట్టులె ఉన్నవి. ఈకాలపునాటకాలకంబ మనోహరముగా ఉంటవి, 
కృతక గాగంధిక భాషతో జీవములేని సంభాషణములు చేయడ మం దుండదు, జీవ 
ద్భాషలో జాతీయముగా సంభాషణ జరుగుతుంది. 


ఇట్టి నాటకములకున్నూ యతుగానములకున్నూ ఇంతవరకూ మన కవుల 
చరితిలలో గాని, వాజ్మయ చరిత్సలలో గాని స్థానము లభించలేదు సరిగదా 
యివి పండితుల ఈసడింపులకు పాలౌతున్న వి. పూర్వకవులూ, పండితులూ వీటిని 
ఆదరించేవారేగాని ఆనాదర ణ భావంతో చూచేవారు కారు. ఈకాలపు కొందరు 
పండితులు మాత్రమే ఏటికి సారస్వతమున తావు లే దంటున్నారు. మన సారస్య 
తము బహుముఖములుగా వ్యావించిఉన్నది. ఆటు పండితుల కే కాకుండా యిటు 
సామరులకూ, పిల్లలకూ, ప్రీలకూకూడా ఉచిత గంధములు పూర్వులు రచించి 
యున్నారు, ప్రబంధములూ పు రాణములూ పండితుల కె లే, పాటలూ పదములూ 
క రనలూ మొదలైనవి తదితరులకు, మహాకవు లిటు పండితులకూ అటు పిజా 
సామాన్యమునకూ కాన్యర సామృతం దోసిళ్ళాది తాగేందుకు అనేకవిధాల 
గ ౧ంధాలు వ్యాశారు, 


కుకుమళ అచ్చుత రావుగారు వ్యాసిన విజయనగర సామా9జ్యమందలి 
ఆంధ)వాజ్ఞయ చరిత కు వీథిక్ర నన శ్రీజయంతి రామయ్య పంతులుగారు ఈ 
విధంగా వ్యోశారు, 


“ Itistrue there are anumber of short dramatic pieces preserved in 
the Tanjore Palace library, some of them being composed by the Naick Kings 
themselves but they are of the class of small English operas and do not aspire 
to the rank of 1100046026. " 


ల లా అమానామానాాము మందాన కాన ద. దానా న నా మనారా రానానా ల. = 


3 1624 (పాంఠముందున్న గోకుల పొటి కూర్మ నాథళ వి మృ త్యుంజయవిలా స నమునేయత్న్‌ గానము 
వా9ళాడు, అది ఆతిపౌొఢముణా ఉన్నది, 
“జకుంఠనామన వారిజనాభ, నీక ౦కితమగ వా నేర్చినరీతి 
మృత్యుంజయనిలా సమృదుతర కొవ్య, నుత్యంఠభ క్తితో యత్షగానంబు 
రచియించి సీకుసర్చణ సేయదలచి”. ఆని ఒక చోట తనగంథాన్ని యత్న గానమశ్నాడు, 
“ఆత్యంతేభ కిలో నంకితం బెన్క మృత్యుంజయవిలా సము లనాటకము 
వారిక ంకితంజౌట వారక ధయాట."4 ఆనిరుంకొకచోటత చానికే జాటకనునీ అన్నాడే, 


యయ గానము 5౨౧. 





జయంతి రామయ్యగారు పేర్టాన్నట్లు ఇవి చిన్ననాటకములే కావు. ఇందులో 
చిన్నవీ పెద్దవీ కూడా ఉన్నవి, పరిషత్తుతరఫున అచ్చు వేసిన రంగాజమ్మ (వాసీన 
మన్నారుదాసవిలాసనాటక ము డెమో సైజున 58 పేజీలు పట్టింది, కూచిపూడివా 
రాజే పిహ్లాదనాటకం పూర్తిగా పిదర్శించడానికి ఏడు రాతులు పడుతుంది. 
చిన్నది పెద్దది అనే తారతమ్యాలనుబట్టి నాటకం విలువ ఎంచకూడదుగచా ! 

ఇంతేకాకుండా ఈనాటకాలు తంజావూరుభాండాగార మంచే ఉన్నట్లు వ్రాశారు. 
పరిషత్తు భాండాగారంలో, (ప్రాచ్యలిఖతపు స్త సక భాండాగారంలో కూడా ఉన్నవన్న 
సంగతి వారికి తెలుసును. ఇవేకాక వాలానాటకాలు అచ్చుపడి ఉన్నవికూడాను. 

వారు వీక్‌ వ్రొసి లిన వాజ్మయ చరితంలో నే పాయలత.ణసార సంగ్ఫహోన్ని 
గురించికూడా వాోయబడీ ఉన్నది. గురాగలమోద. మ. పద్యాలూ నిఘంటు 
వలూ పీరికి సారస స్వత మై మెన నప్పుడు ఈనాటకాలు చేసు కొన్న దుర దృష్ట మేమిటో 
వీటికి సారస్వత ఢశేంణిలో విస్తరి దొరక్కపోవడానికి, 

ఈయతు.గానాలు సార స్వత శాఖ అనీ - (పశ _స్తమయిన సార స్వత శాఖ అనీ, 
దీనిని ఈసడించ రాదనీ ఇప్వుడు నిరూవీస్తాను. 

ఈయతు.గానాలు వాసిసవారిలో మహాకపులూ గొప్పపండితులూ ఉన్నారు, 
వారిలో కొందరి వేళ్ళూ, వారువ్రాసిన (గంథాలు కొన్ని ఉదాహరిస్తున్నాను. 

నేను ఉత మొట్టమొదటి యత.గానం 15930 పాంతమున 
రచిపబడ్డది. నాటినుండి చేటివర కన్నూ యత గానాలు రాస్తూనే ఉన్నారు. 
మనము మాతిము వాటిని పరికించడం లేదు. 


వింగళి సూరన్నకు పూర్వమందున్న చెన్ననౌరి అనే క వినిగార్చి ఈవిధ 
ముగా నారసింహపురాణమం దున్నది. 
ఆమంత్రోపుంగవుం డఫ భాపాకోవి 
వర్యు. డైపొగడొందె వసుధం వసుధయందు 
సట నార సింహఫురాణ మొనరించి 
భక్తి నెహారాబల భర్తకిచ్చె 
వాలభారత మంధ) భాషను వచ వచనకా 
చా వ్యంబుచేనను గవీశ్వరులు మెచ్చ 
సౌర భిచరితంబు జక్కులకధ జెప్పె 
లాలిత నవర సోలంకృత ముగ 


్రి_9_9 వతిభ 





మరియు 'జక్కు_కృతుల్‌ పటుమతి రచించె 
ఖ్యాతి నరసింగరాయలచేత గానియె 
న గిహారంబులును వివిధార్థములును 
"వెలసె గొండమబభెండ్తియె విభవ మెసగ, 
ఫౌరభి అనే యతుగానము |వాసిన చెన్నమంతి సామాన్యుడు కాడుగ దా! 
రఘునాధ రాయలు కృతినందిన (గంథములను చెప్పుతూ కృస్ణాధ్వరి ఇట్లు 
చెప్పాడు. 'కల్యాణకొముదీ కందర్పనాటక, కన్యోద్యహన బద్ధ కంకణుండు అని, 
ఈ కోముదీనాటకము ఎలకూచి బాల సర స్వతి వ్యోసినదై ఉండవచ్చును. 
ఎందువల్లనంటారా? ఎలకూచి బాలసర స్వతీభ ట్రమెపాూూ పాధ్యాయుడు "రాఘవ 
యాదవ పాండపియములో “కవిసమిహిత రంగ క "ముదీనామనాటకవిధాన పతిష్టా 
ఘనుండ * అని తన్నుగూర్చి చెప్పుకొన్నాడు, బ్రతడు సామాన్యుడు కాడుక దా |! 
నిరంకుశో పాఖ్యానమునువొసి కృష్ణ చేవరాయల ఆఅస్టానములో అష్టదిగ్గజము 
లలో నొకడుగా పేరందిన కందుకూరి రుద య్య జనార్ష నాంకితముగా 6 స్స్పృగ్షీ%ివ 
విజయిమనే యయగానము వాశాడు, ఈపు_స్తకము అచ్చుపడి పి'చార ములో 
ఉన్నది, 
అప్పకవీయమును వొసిన కాకునూ ర్యప్పకవి తన్నుగూర్చి యీవిధముగా 
వ్యోసుకున్నాడు. 
లలిత కవికల్ప కా ఖ్యా నలతుణంబు 
మహీత సాధ్వజనౌఘధర శ్రద్విపదయు 
అంబికావాదనామకయత.గాన 
కృతియు జేసితి కాకునూరికులయప్ప, 
అప్పకవియంతేటివాడు అంబికావాద మనేయకు గానం వ్రాశాడు, 
రాజయోగసారము, వేంకటాచల మాహాత్మ్యము ద్విపద భాగవతము వాసి 
శ్రీకృష్ణుని పిత్యతము చేసికొన్న తరిగొండ 'వెంకమ శ్రి శివవిలాస మనే యత. 
గానం వాసినట్లు ఈవిధంగా చెప్పుకొన్నది, 
“ సరసత శివవిలాసం బనుకధను 
కర మర్గితో యతషగానంబు చేసి 
పరమభాకక్తిని ఏర భదు9న కొస? 


యషగానము 3_౨౩3 


మిత విందాపరిణయమును వ్రాసిన కుందు ర్తి వెంకటాచల పతినిగూర్చి, 


“ భఘుటియిం చినావు (దావొపాకముగ బహు 
నాటకం౦ంబులు సమున్నతి జెలంగ ఎ 





అని వ్రయబడ్డది. ఇతడు భారత భాగవత రామాయణములు వచనకావ్యము 
లుగా వ్రాసిన కవి, 
కంకంటి పాపరాజు, ఉత్తర రామాయణక ర్త, తన్నుగూర్చి త నయిష్టదెవము 
పల్కి-నట్లు ఇట్లు చెప్పుకొన్నాడు. 
కః శ్రీ వెలయ మున్ను విష విష్ణుమాయావిలాస 
యతగానంబు మాశె సమరృణమున 
చేసి తదియాదిగా మేము సీసుధాను 
సారివాక్కుల బొక్కి-యున్నార మనఘు, *ీ 
చేవుళ్ళుకూడా యట గానా లంగీకరించి పొగడారు కాని వాటికి సారసంతంలో 
"తావు లేదనిమాత9ం “సార స్యతేహిట్లర్లు'గా ఉందామని ఆరగించే ఆసాములు ప్రక 
టిస్తున్నారు, 
ఆంధ్ర కాళిదాసు బిరుదు చోశే ఛేందు)నివల్ల పొందినట్టిన్నీ శంకరవిజయమును 
ర చించినట్టిన్ని అలూరి కుప్పన్న తన్నుగూర్చి కృతిపతి చెప్పినట్లు ఈవిధంగా 
కొన్నాడు. 
“ పరగురామాయణభాగవతంబులు 
యత.గానముచేసి తదు,తముగం ” 
పార్థ సార ధివిజయ మనేయత.గానంకూడా యితడు వాిసిన చే, 
బలభ్మదవిజయం వ్రాసిన సోమన్నకవి తనసంగతి ఈవిధంగా చెప్పుకున్నాడు. 
కళ సుమహితంబుగ చేను సోమనాహ్యయుడ 
బల్లాడ చరితంబు పద్య'కావ ముగ 
ఎల్లవారలు మెచ్చ ఏచేసినాడ, 
అలశీవ రా తిమహత్వము తెనుగు 
వలనుగా వచన కావ్యము చేసినాడం 
లవణ దేవిక ఛ్యాణంబు ద్విపద 
'యతగానంబుగా నమరించినాడ, 
గంభీరమగు యతుగానంబు శుకుని 
రంభసంవాదంబు ర చియించినాడ్ల.? 


3_9౪ ప్ర తి భ 


lh tT i నాలు... నతులు కలకు లు 





పిబంధకవి అయినయీతడు *లతు ణాపరిణయమూ” ోశుకరంఛాసంవాదమూ” 
అనేయతుగానాలు వాసినట్లు స్పష్టము, 

మదన మోహినీ విలాసమూ, కాళిందీపరిణయమూ, ఉత్తర హరిశ్చంద్రక ధా 
అనే పిబంధములు (వాసిన “త క్కెళ్ళ పాటి లింగన్న” ఈవిధముగా చెప్పు 
కున్నాడు. 

ఆవెన్ల విద్యుత్చ3 భావిలాసము వేడ్డ 
ఫఘటియించితిని యతయగానరీతి, 

శేషధర్థములు వాిసిన “గురురాజ కవి” సంగీతవి ద్వాంసుడు, ఇతడు, “పతి 

పద్య యమక చితి కేవ పచ్మావతీపరిణయ నామ దివ్యనాటకంబును, అనిరుద్ధ 


అతనా. 











చరి తాహ్యయాంధినాటకంబును _ వోసినట్టు చెప్పుకొన్నాడు. 
ఉభయ భా హాక విత్య చాతుర్యౌ దార్య సక లకవిమితు? డై న “దరువూరి 
అప్పలాచార్యులు, ఇట్లా చెప్పుకున్నాడు, 
ATED హరి చు కృతుల 
చవభాషను గొన్ని తెనుగున గొన్ని 
పోవీణ్యమున జేసి భక్తి నర్పించి 
యును దనియనిమతి నూహాతో నిప్పు 
డొనరించు నెరానతో త్రమచరిత 
మను నామమున నొప్ఫునది యమగాన 
మొనర శ్రీనరహరి కొసగ దలంచి, ” 
ప్రురిజాల లశ్న్మీనారాయణకవి 
క టు తల రామభ ద్రనృపతి, 
నన్ను దగినట్టిసంభావనలను దనిపి 
కృష్ణునకు పారిజాత మంకిత మొనర్చి 
చెప్పమన యత.గాన మే జేసితిట్లు, * 


అని పద్య, గద్య, ద్విపద, పదభరితముగ ర చియించినట్టు చెప్పుకొన్నాడు. 
శీవతత్వ్యసార మును లత్ముణ రావుగారు ఆంధ సాహిత్య పరిషత్చతి కలో (ప్రకటిస్తూ 
శివతత్వసార (పతిలో జగ్గభట్టర చిత “సురా భాండేశ gర” మున్నట్టుకూడా (వాసి 
నారు, లేఖకుడు దానిని క, శ,1800 లో వాసినట్లు ఉన్నది, ఇది మిక్కి-లి (పాచీన 
మైనయత.గానమై యుండనచ్చు. ఆప్రతి ఇస్సు జెక్కడున్నదో తెలియదు, 


యత గొనము 5_9్మ4 


EE కాసు ఒ౯. 





వార గాసి అచ్చుత రామకవి 1776 వ సం, లో సుర తానీపరిణయ మనేయతుగానం 
వొ) శాడు, ఆయత.గానా న్నే తాను మరల పిబంధముగా ర చియించినట్టు చెప్పు 
కున్నాడు, 
అరయగ నది సుర తానీ 
పరిణయమన యత.గానపద్ధతిగా ముక 
"విర చింపంబజి సప్పుడు" ం 
వీర చింప్రుము గద్య పద్యవి ళుత కృతి గా౯, 
జీవద్భాషలో దివ్యమైన కృతులు (వాసిన త్యాగరాజు (ల నాకాచరి త ౨ 
“ పస్తోదచర్నిత అనే యటఉ.గానాలు వాశారు ఈయన తాతగారైన 
“గిరిరాజికవికూడా అనేక నాటకాలు [వాసినాడుః 
కండచ క్కైరలీల గల్పించి రుచుల 
గండుమిోరినయతు. గానంబు మిగుల 
గరిమెను గిరిరాజకవి విర చఛింవె 
అని శా హేందచరితమనే యథి.గానంలో చెప్పుకున్నాడు, 

రఘునాధరాయలు, శాహచవాజు, శివాజ, విజయాౌాఘువుశ్కు అనే తంజా 
వూరు రాజులుకూడా నాటకాలు వ్యోశారు, 

“పెవిషయాలను బట్టిచూస్తే మ హాప్రబంధ కవులున్నూ, మహాపండితు 
లున్నూ, మహారాజులున్నూ, ఉభయభాపాపారంగతులున్నూ, ఈ యత.గా 
నాలను వాసేవారని స్పష్ట మవుతున్నది. ఇం తేగాకుండా వీటిని మహారాజులూ 
పండితులూ ఆదరించేవారనిన్ని, పిజాసామాన్యమూ బుధులూ చూచి ఆనం 
దించేవారనిన్నీ స్పష్టమవుతూ వున్నది. బేవుళ్ళుకూడా ఏటిని మెచ్చుకు నేవారట! 

పిటిని పూర్వకాలమున బాహాటముగా ఆడేనా ర నటానికి నిదర్శనము చూపు 
తున్నాను, వింగళి సూరన్న పభావతీపిద్యుమ్న ములో నాటకా లా డేవాళ్ళను 
గురించి యెత్తుకొని విమర్శించాడు. వజీనాభసభలో నాటకా లాడించాడు. 

పాల్కురికి సోమనాధుడు వాసి సిన బసవపురాణంలో శిరియాళ చరిత) నాట 
కంగా అడేవారని యీవిధంగా చెప్పినాడు; 
కర మరి నూరూర శిరిమాలుచరిత 
పాటలుగా గట్టి పాడెడువారు 
అటుగాక సాంగ భాపాంగక్రియాంగ 
పటునాటకంబుల నటియించువారు, 


59 చలీ ళో 





క్రీడాభిరామంలో మాచల్లేవి వారాంగనను గూర్చి వొన్తూ మంచనశర్శ 
నోట ఈమాటలు పల్కి౦చబడ్డవి: 
'లెస్సగాక కిరాట యా లేమచరిత 
మాడుదురు నాటకంబుగ నవనిలోన 
దీని జూడంగబోదమా యీనెపమున 
నరసి చూతము మన కేమి యచట ననుచు. 
ఇది 1420-పది హేనవశ తా బ్లాదియందలి విషయము. శ్రీనాథుని కాలంలో యత 
గానాలు పాడుతూ, ఆడుతూ వుండేవా ర నడానికి యిదివర కే నిదర్శనాలు చూవి 
నాను. 
తంజావూరురాజులకాలంతో ఈయత్‌గానాలూ నాటకాలూ వృవ్క_లంగా 
ప దర్శించేవారు, బఇందుకొర కె రాజులు రాజభవనమందు నాట్వశాలలు ఏ 
'ర్పాటుచేసి వాటిలో ఈనాటకాలను పిదర్శింప జే సేవారు, పీరికాలంలోచే రంగా 
జమ్ము మున్నగు శ్రీలు నాటకాలు వ్యోసినారు,. గపెనాటకాలలో శ్ర్రీలుకూడా 
వేపాలు ధరించేవారు, 
రఘునాధ రాయలు 
క భర తవిద్యాధురంధరుడౌాట, రంగగ్భ 
లంబు రామాలంకృతం బానర్చై ౫ 
“ వరాజు వీశ.సమిహితక ర్నాట 
రమనాట్యవిద్యకు రంగభూమి * 


మూటల నేర్పులా సర సమార్షములా కొలువుండురీతులా 
పాటలగంధులా కళ ల భాగ్యములా బహుడానలీలలా 
నాటక శాలలా యొక టనక్‌ వల దెన్నిట చూడనన్నిట౯ 


మేటియు కీ ర్హిలోలుడుసుమిో రఘునాధనృపాలు డిమ్మహీన్‌, 
అనిన్నీ, 
భరత శాస్త్రుపొొఢ మా ర్లెకలాస్య 
రసాస్వాదనకోవిదా ! 
అనిన్నీ విజయవిలాసంలో చేమకూరి వెంకన్న చెన్నినాడు. 


యతగానము ప్రి 9౭ 





ఇక యాయతు.గానాలు ప్రశ _స్తమైెన సార స్వత శాఖ అనడానికి యేమైనా 
సంజేహం వుంటుందా ? 


అముది) తాంధి) వాజ్మయ సూ చిక నుపట్టి చూస్తే తెనుగులో 400 లకు పెగా 
యత గానాలున్నట్లు స్పష్టమొతోంది. ఇందుసుమారు రెండు వందలు ముదింతము 
లైనవి. మిగిలిన వముదొతములు, తెలుగువాళ్ళ ఉదాసీనత కీటకరూపము ధరించి 
ఈయ ముదిత దివ్య కావ్య ఫలములను తిని వేస్తూ ఉన్నది, 

ఈయతు గానాల్లో వాడిన భాష జీవద్భాష, జాతీయం, వఏటినిబట్టి ఆకాలపు 
సంఘమందలి ఆచారవ్వవహారములూ, ఆనాటివారి పలుకుబభ్ళూ 'తెలమవుతవిం 
అం తేగాకుండా అనాటి పజల వేషములుకూడా మనము తెలుసుకోవచ్చును, చరి 
త్ర పరిశోధనక్యూ భాషాపరిశోధనకూ ఇవి గనులు, 


కోలాచలం శ్రీనివాస రావుగారు 1911 వ సంవత్సరము ఆంధప త్రిక ఉగాది 
సంచికలో యత్‌గానాలను గురించి ఈవిధంగా వాసినారు, 


“నన్నయార్యుని మొదలుకొని 19వ శక్రం అంతమువరకు నాం ధమున నాటక 
ములు లేవని పలువురు పండితులు వాకొనుచున్నారు, 9ది విశ్వసనీయము గాదు, 
ఆంధ్రనాటక సాంఘీకు ల నేకు లుండిరి, వారు భాగవత భారత రామాయ గాది (గ్రంథ 
సంబంధకథలను సంపూర్ణముగా నాడుచుండిరి, గోపికాలీలలు, పారిజాతాపహర 
ణము, విమ్మమాయావిలాసము, సైంధవవధ, కీచకవధ, [జాపదీవస్తాపహర ణము, 
హరిశ్చంద) నలచరిత)లు, సారంగధర కుమార రామచరిత్రలు, లే పాటీ రామా 
యణము, ధర శ్రినురిరామాయణము, విద్యు త్స భా విలాసము మొదలగు ఆంధ) 
నాటకము లనేకము లుండెను, వీనికి యత.గాననాటకములని పిసిద్దనామముం 
డెను. వానిని నాటకసాంఘీకులు రాజగృహములలో నేమి, ధనికులయిండ్లలో 
'నేమ్మి వీధులలో నేమి చక్కగా (పదర్శించుచుండిరి, ఈనాటక సాంఘీకులలో 
అనేకులు పండితు లుండిరి, వారి(వంశ స్టుల్రుయింటిత నమువా రిప్పటికి నచ్చటచ ట్‌ 
నున్నారు. ఘట్టుబేశపువారు, లేపాఖీవారు, ధర్గుపురివారు, భాగవతుల రంగయ్య 
గారు (కూచిపూడివారు మొదలగువారు చేశ జేశములూ సంచరించుచు నాట 
కము లాడి బహుమానము లంది మాన్యము లార్టించి పొగడిక గనినారు, ప 
రాడుచుండిన నాటకములు కొన్ని యవ.గానములని యచ్చొత్తింపబడినవి, ౫ 


ఇక యరుగానము ర సవత్సృబంధమని నిరూపణచేయ డానికి కందుకూరి 
రుదంయ్య వాసిన సుగీఎచవిజయమ నే యతగానాన్నిగురించి కొంచెముచెపుతూ 
శృున్నాను, ఈసుగ్రివవిజయంలో 88 సంధివచనాలు,. 14 జంపెలు, 11 ద్విపద 


౮ ©) తీభ 


Tr 


పద. 


మూాలికిల్యూూ 9 తి్రపుటలూ, 6 అర్థచంద్రికలూూ, 5 అటతాళములూ, శ గీత 
ముల్యూ 2 సీసముల్యూ 1 ఉత్పలమాలా, 1 కురుజంప్కె 1 ఏకతాళమూ, 
1 కందము, 1 ధవళిమూ, 1 వలపదమూ ఉన్నవి. దీన్నిబట్టి యత్‌గాన 
లతమణము కొంతవరకు మన మూహించవచ్చును. ఇందు మొదటిపద్యంలో 
త్రిమూర్తులను, వారిభార్యలను, విఘ్నేశరుని, చేశికులను నుతించి, సుకవులను 
పొగడి, కవితాజడులను నిరసించాడు. తరువాత, కృతీశ్వర్నుడెన క ౦దూకూారి 
జసార్హనుని త్రపుటలో కొనియాడాడు. విమ్మట అర్హచందికలలో వస్థ్యంత ములు 
చెప్పి, 


“అని యంకితంబుగా నాయొనర్చుంబూనిన సుగీవవిజయమనే యత్‌ గానము 
నకు కథా కమం బెట్టిదనిన ” అని కథా(పవేశం చేశాడు, దీనినిబట్టి యత.గాన 
ములను (ప్రబంధము లనుటకు కారణం తెలియుచున్నది, 

బ్రందలి కొధ; 

శ్రీరాముడు లఖేణస మేతుమై బువ్యమూకమునకు వెళ్లుట, సుగ్రీవుడు భయపడి 
హనుమంతుని పంపుట, హనుమంతుని రాయబారము, సు, గీవునితో స్నేహమూ, 
ఫీ రాముని బిల్బప్రదర్శనమూూ, వాలి సంహారమూ, సుగీ9వపట్యాభిచే_.కమున్ను . 

సీతను వెదకుతూ శీ రాముడు లమ్మిణునితోే పంపా పాంతేమున సంచరిస్తూ 
వుండెను, అప్పడు సుగీీపుడు వారిని జూచి ఇట్లు హనుమంతునితో అన్నాడు; 

ఏరు మనలను వధియింప వేషమొంది 

వాలిపంపున నచ్చిన వారుగాను 

నాకు గాన్సించుబుస్నది, గాకయున్న 

తాపసుల కేల శరవాప ధారణములు, 
అప్పుడు హనుమంతుడు ఈవిధముగా చెప్పాడు; 

ఈమనోహార రూప వై ఖరు 

లిట్టికేజము గలుగువారికి 

భూమి నెటువలె దుష్టగుణములు 

బొడిమునయ్య్యూ | 

ఏను నచటికి బోయి వారల 

పూని కొంతియు ెలిసివ చ్చెద 

ఛానునందన వెరున నేటికి 

బంవు నన్నూ 


న 


యతుగానము ఏ 9౯ 





సు|గీవుడు హానుమంతుని పంపి భయంతో మలయాది'కి పోయాడు, హనుమంతుడు 
రామఆమ్మణుల సంగతి పూర్తిగా తెలిసి వచ్చి సుగ్రీవుడితో అంటున్నాడు: 


ఆరూఢి నీ కనాయాసంబుకతన 
(శీరాముడ నెడి నిశ్లేపంబు దొర కె 

నింక సీయక్క-ర లెల్లను దీరె 

గొంకక రఘురాము కొలు శీ తెంచి 


సీశావియోాగానికి దుఃఖస్తూ (శ్రీరాముడు ఈరీతిగా అనుకుంటున్నాడు: 


త్రిపుట 


జంపి 


నన్ను విడిచియు నిలువజాలక 
నాతి వచ్చితి వడవి దిరుగను 

చట్‌ 
నిన్ను పడిన నెట్టులోర్తును 
నీల వేణీ | 
రనుణిరో నిను బాసినప్పుడె 
రాతికే శివరాతి రాయను 
సిసిస మైనను నాదుక టికి 
నిదుర రాొకి 4 
తరణకులమున బుట్టి ఫర చాపములు బట్ట 
తరుణి గోల్పడుకంచ్కు మరణమే మేలు, 
నను శౌర్యనంతుడని తేనపుతి) నిడినట్టి 
జనకవిభు డవాప విని వగవకున్నె ? 
ఒకట నొచ్చములేక నున్న ర వివంశమున 
కకట నానే యింత యపకీర్షి వచ్చేక. 


పిమ్మట న్టీీ రాముడు సుగ్రీవునితో స్నేహంచేసి వాలిని బాణంతో కొట్టాడు, 
అప్పుడు వాలి క్రీ రామునితో అంటున్నాడు; 


“నను బేరుకొని పిలిచి నాముఖాముఖ నిలిచి 


జననాధ పోరాడి జంపలేనెతి, 
ఫాంచివేసితి రామభూపాల |! నృపథర్శ 
మెంచికోలే వెతి నెంత చేసితివి, 

ఫీంరామ సీరామ జెరగొన్న రావణుని 
నారిధుల ముంచితిని వాలమున జుట్ట, 


330 సృలిభ 

ba TT eT ET IC ETP PTET TTT నా 
ఒకమాట నాతోడ నొనరంగ చెల్బవె 
తట రావణుని దున్ని యానీత ేనె 2 


వాలిమూర *నొందినసంగతి తారకి తెలిసింది. దుర్భరదుఃఖముతో ఆమె వారి 
వద్దకు వచ్చి విలపించింది. సుగివుని దూరింది; ఫీ-రాముర్జో చూచి యీవిధముగా 
'చెప్పిపొడున్తోంది; 
ఆలి చెరగొనిపోయినట్ట ద శాళ్యుడుండ గ నిర్నిమిత్తము 
వాలి నేటికి జంపితివి రఘువంశ తిలకా 
న్యాయ మేటికి దప్పితివి నరనాధ జానకితోడ'నే చెం 
జోయెనే సీరాదనీతియు భూారిమపామల్‌. 
వాలి మూర్శృ లెలిసి అంగ దుణ్లో జ రార్సి రాముడితో యోోావిధంగా అంటున్నాడు; 
ఓమహాత్మ ! దయోూపయోనిధి ! రామ |! 
భూమిత లేశ నాపుణ్య 'మెట్టిదియొ 
నీచేత మృతినొంద చేడు తుర్యాశ 
మాచార పరులకు నంద గారాని 
నై కుంఠ పదవి నిం ఏక్‌ ,0బుగాగ 
7_కొంటి నాపాతే కము లెల్ల నాసె, 
భఛానువంశాధీశ భవనాశ రావు 
పాోణముల్‌ నిర (హీంపను మేన నింక 
చబాణంబు దీయ వే పార్థినో త్తంస 1 
అనగా రాముడు చేరవచ్చి, 
he నిజభుజాఖర (దు ర్యార 
లలో క్యర మణ ధరగపశేస్తి 
నెలమి పెంపగునట్టి నిజహ స్టమునను 
కవీకులాధీళు వతుము గాడియున్న 
విపులసాయకము బల్విడి సెల్తగింప, 
వాలి యూర్ల్యలోకమునకు పోయెను. కోపు లప్వుడు సుగ్రీవునకు కనకకుంభ 
ముల నభిపే.కము జేసి, 
అర్థచంద్రి ఫాలమున బంగారుపట్టమును గట్టి 
కలు అరుదంద రత్నసింహాసనముమోద న్‌ 
స్రేమచే గూర్చుండ పెట్టిర వ్వేళ౯ 


యతయగానము లల 


Pada 


ప్రణ్యాంగనలు ధవళములు పాడిరట; ఎటువలెను; 


శ్రీరాముడు గుణ ధాముడు, వారిజలోచనుడు 
శూరత రావణు గూలిచి నారీమణి చేవలయుకా 
రామునిగృప కపిరాజ్యము శ్లేమంబున చాలించే 
శ్రీమంతుడు సుగీ)వుడు భూమండలి బూగడాందుకా. 


అపుడు సుగీిన్రుడు శీ/రామునకు కానుకలు తీసుకొనివచ్చెను. ఆ గీరిపోంతా 
లలో ఉండే చెంచీతలు ఈవిధముగా ఏలలు పాడిరి; 


భానువంశమున బుట్టి 
దానవళకొమిని గొట్టి 


మాౌనివరులు సన్నుతించ గా, ఓరామచందా | 
పూని మఖము నిర్వహీంపవా 
రాతి నాతి జేసి పురా 
రాతి చేతి విల్లు నిరచి 
భూత లేందు లెల్ల మెచ్చగా, ఓ రామచందా ! 
సీతను వివాహమాడవా ? 
వెని ఉదాహరింపబడ్డ గంధభాగములనుబట్టి చూస్తే “ సుగీవవిజయ *” మనే 
యతగానము ఎంత రసవత్తర మైనదో బోధపడుతుంది. 
యత.గానాలలో, అందులో ముఖ్యముగా “భామ వేవో మనే పారుజాతంలో 
ముద్దులు మూటగ ప్టేవచనా లున్నాయి. శిష్ణులూ పామరుల స్త్రీలూ వీరికి 
త త్తదుచిత భాష, జీవద్భాష వాడబడ్డది, మచ్చుకు “ భామవేషం * లోంచి 
వచనం ఒకటి ఉదాహరించి వ్యాసము ముగిస్తాను, * 
శ్లీ)క్ళ మ్హుడు కనపడక సత్య భామ విరహ'ాధపడుతోంది, కలలు కంటోంది, 
ఒకనాటి స్వప్నవృ త్తౌంత మామెచెలిక లతో ఇట్లు చెపుతోంది. 
ముచ్చట; 
“ వోయమ్యాా వకావకనాడు పడుకవముందిరములో పాంసతూలికాతల్పమందు 
శకేళికాగ్భృహములయందు వజ్బీవెడూర్యగే మేధిక పుష్య రాగమర కత మాణిక్య 
అలో నున్న యక్షగానాలు చదివిలేనేగాని వీటి పరిణామ పద్దతి తెలుసు కోవడం కష్టం. కొన్ని 


యత గానాలు భాగవతుల నోళ్ళల్లోనే ఉన్నవి, కొన్ని తాళవకా్రాలలో ఉన్నవి. వీటిని పోగ 
జేశేభారం నవ్యసాహిత్య పరినరత్తు నహించా లేఇెళాం 


$3.9 వ తీ భ 





ములు సావీంచినటువంటి నగరియందు పవళించియుండగా స్వామివారు వచ్చి 
గానంచేసినార మ్మా, నేను గాఢాంధకార మైనటువంటి సుముష్తిలో ఉండగా కన్ను 
తరిచినానమ్మా, అంతట స్వామివారు వచ్చి శయ్యమోాద కూర్చున్నార మ్మా, 
నాకు కలతనిద్దర సమయంగనక దిగ్గన లేచినానమ్మా, లేచి పరిమళ ద )వ్యములు 
ముద లైన చందనగోష్టిచేసినానే, అంతట స్వామివారు పరున్నా రే నేను కూర్చు 
న్నానే, పాద సేనచేసినానే, అప్పుడు స్వామివారు నన్ను తొడల్నపైన కూర్చుండ 
బెట్టుకుని, అమూల్య మై నటువంటి ఆభరణములు అలంకరించి, నిలువుటద్దం తెచ్చి 
యదటడఉంచి నీడలు చూచి, సత్వభామా! నీవే చక్కనిదానవా నేనే చక్కని 
వాడన్మా అని అడిగనే వోశమ్మా! - అడిగేటువంటివర కు, ఆడబుద్ధి అపర బుద్ది 
గనుక, అబలలముగనుక, తెలియక నేనే చక్కని దాననంటినే వోశమ్మా ! - 
అంతట సా(మివారు నామీద చాలాకోపంచేసి దిగిన లేచి చక్కాపోయెనే 
వోశమ్మా! మన స్వామివారు యెుందు బాయెనో, యెక్కడ బాయెనో వెదుకుడామ కే 
వోశ మ్మా!” 

సత్యభామ తాళ లేక చెలిక శ్తెను విలిచి శకృమ్ణునిదగ్గిరికి రాయబారం పంపు 
తోంది. ఆసంద ర్భంలో ఆమె చెప్పిన మాట లివిగో; 

“ నల్లనివాడో యమ్మా! నాపొణసఖుడమ్మా 
కొమ్మరో వేగమె బొమ్మ! గోపాలరాయుని తోడి తేగదవమ్హా, 

అని దర్యు పాడి వచనం చెప్పుతోంది. 


“వేోశ మ్మా అందాకా పోయివస్తావుటమ్మా! స్వామివారిదాకా నే కృష్ణమూర్తి 
దాకానమ్మా దాంరకదాకానే కెలాసందాకానే వెకుంఠందాకానే రాయ 
బారంగా పోయిరావేే అనుసంధానంగా పోయిశావేే స్వామివారినీ నన్నూ 
కూర వే కుచ్చులదండ లిస్తానే, చేర ఏవే చర్చుక్క-బొట్టు యిస్తానే, స్వామివారిని 
తీసుకురా వే వెంట బెట్టుకు రావే తోడుకురావే, ఏడువారాల సొమ్ము లున్నవమ్మా- 
వకవారం పెట్టినసొమ్ము వకవారం పెట్టకుండా ఏడువారాలకు ఏడు ముస్తాబుల 
సొమ్ముగాద టమ్మా - సెశ్షైలో పెట్టి ఒక పెద్ద పెళ్టైలో ఏడు చిన్న పెక్షైలు “పట్టి 

లు లు ఏ లు లు లు 
నారమ్మ, పెద్ద పెట్టి భోపాణంలో పెట్టినార మ్మా, భోపాణం గదిలో పెట్టి తాళం 
వేసినారమ్యూ, పెట్టి నాదగ్గిశే ఉన్నదమ్మా చెవి స్వామివారి ఆధీనంగా వున్న 
దమ్మూ, శమ్మా అది యెట్లా యిత్తునమ్మా!” 


% 


